కావవే కామేశ్వర్‌! 


(కామేశ్వరీ శతకము) 


“దైవజ్ఞ రత్న” 
బ్రహ్మశీ కవితా కామేశ్వరశర్మ 


(క్రీ.శ. 26.06.1916 - 19.01.1990) 


కడింది నెడందం దెలతుం గామేశ్వరాఖ్యుని 
నయ్య గురువుం బద్య మల్లుటందు 
నభ్యసనముం గూర్చి యభిరుచిం బెంపొందం 
జేసెం జిన్న నాండె చెయ్యిం బట్టి! 


ఘనుండు సుప్రసిద్ధ కవితాన్వయశశాంకు 
దాతండవనిలోన జ్యోతిష స్వ 

రూపుడన్న కీర్తిం బ్రాపించినట్టి దై 

వజ్ఞ రత్నమతనిం బ్రాంజలింతు ! 


- కవితా ప్రసాద్‌ 


కావవే కామేశ్వరీ! 


(కామేశ్వరీ శతకము) 


కవితా వ్రగణాద్‌ 


శంకరాభరణం ప్రచురణలు 


శంకరాభరణం 


, సాలంబనం 'శంకరాభరణం', నిత్యమహం స్మరామి విలసద్‌ వాగ్దివ్యసింహాసనమ్‌ 


కావవే కామేశ్వరీ! 
(కామేశ్వరీ శతకము) 


రచన 
కవితా ప్రసాద్‌ 


(రి సర్వహక్కులు గ్రంథకర్తవి 


ప్రథమ ముద్రణ : జూన్‌ 2021 
ప్రతులు : 100 
వెల : అమూల్యం 


“శంకరాభరణం” ప్రచురణలు : 50 


ప్రాప్తిస్థానం : 

Kavitha Prasad, 

73-18-8/1F, 52 - Sree Nandanam Apt., 

Sree Balaji St., (Near Venkateswara Temple), 
A.V. Apparao Road, 
Rajamahendravaram-533103 (AP) 

Phone : 9490168907 


డి.టి.పి. : కంది శంకరయ్య (7569822984) 
కవర్‌ డిజైన్‌ : విట్టుబాబు (85550 82034) 
ముద్రణ : ముద్రికా ప్రింటర్స్‌, విజయవాడ 


'మధుర భారతి) 


ఆచార్య 


మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి 


విజయవాడ 
తచితా వ్రశాదము 


“చతురకవిత్వ తత్వ పటు సంపద యొక్కరి సొమ్ము గాదు భా 

రతి దయ సౌధవార్థి; కవి రాజుల మానసముల్‌ ఘటంబులా 

యతము కొలంది లబ్బమగు నయ్యమృతంబు..” అన్నాడు కనుపర్తి 
అబ్బయామాత్యుడు. 


వాగ్దేవతను ఉపాసించి సంస్మత్రాంధ్రాలను అభ్యసించి పద్యరచనా 
పథంలో ప్రవేశించి కృతార్థులైన కవులెందరో ఈనాడు సారస్వతరంగంలో 
కనిపిస్తారు. అలాంటివారిలో తనదైన ముద్రతో జెననిపించుకొన్న మంచి కవి 
శ్రీ కవితా ప్రసాద్‌. చిరకాలంగా సాగుతున్న వారి సారస్వత ప్రస్థానంలో ఇప్పటి 
మజిలీ ఈ 'కామేశ్వరీ శతకం'. శతక నియమాలన్నీ పాటిస్తూ భక్తి 
రసప్లావితంగా సాగిన రచన ఇది. మత్తేభ శార్గూలాలు హుందాగా నడిచిన 
ప్రాఢ రచన ఈ శతకం. 


“క్రీకైవల్యపదమ్ము గాక కొజలం జింతింప సంసారపుం 
గీకారణ్యతమఃప్రదేశచలదంఘ్రైన్నాకు వేరొక్కండే 
లా కామ్యంబింక...” (1) అన్న ఎత్తుగడ కవి హృదయానికి అద్దం పడుతోంది. 
“కవనార్థంబుదయించితిన్‌.. భవ మద్దాన తరింతు” నన్న చెళ్ళపిళ్ళ కవి సూక్తిని 
స్ఫురణకు తెస్తోంది కవితా ప్రసాద్‌ భావన. 

కర్మ సిద్దాంతం ఆధారంగా అమ్మను యుక్తియుక్తంగా ప్రశ్నించారు 
కవితా ప్రసాద్‌. 'నా ప్రతి కదలికా నీ అధీనమే అయి ఉండగా నేను కర్మఫలం 
అనుభవించాలనటం ఎలా సమంజసం? అన్న ప్రశ్న ఆలోచనామృతం. 


“తనువున్‌ బ్రాణము నిచ్చి లోకమున సంధానించితే కాని నా కని 
గోరంతయు నేని స్వేచ్చనిడితింగావే కదా!” (2) చేతలు తన చేతులలో లేవని 
జీవుడు గుర్తించాలని కవి హృదయం. 


ల లం CLO GO కృతులు ల తు 0G. 0.06 
టర 0060606060 606060 60606 fF 00°00 


అంతులేని సిరిసంపదలు కావాలని ఆరాటపడి ఎంత ఆర్జించినా 
పరలోక సుఖప్రాప్తికవి ఏమీ అక్కరకు రావనే సందేశాన్ని- 
“పరువుల్వెట్టితి డబ్బుదస్కముల సంపాదింప నీముల్లె నా 
కొరగింపంగలదే పరంబని మదిన్యోచింపంగానైతి.. (5) నని తనకు తానే 
చెప్పుకొనే రీతి సహజ సుందరంగా సాగింది. 

శాక్తేయ సాహిత్యం పట్ల స్పష్టమైన అవగాహన ఈ కవికున్నట్లు ఎన్నో 
పద్యాలు సాక్ష్యమిస్తున్నాయి. ముఖ్యంగా దేవీ భాగవతం, లలితా సహస్ర నామ 
స్తోత్రం మొదలైనవి ఈ కవి మానస జిహ్వలపై నిరంతరం నర్తిస్తున్నాయని ఈ 
శతకం వల్ల తెలుస్తోంది. అమ్మవారి చేతివ్రేళ్ళ గోళ్ళ చివరలనుంచే శ్రీహరి 
దశావతారాలు ఆవిర్భవించాయని లలితా సహస్రంలోని “కరాంగుళి 
నఖోత్పన్న నారాయణ దశాకృతిః” నామం వివరిస్తోంది. “చేవేల్లోళ్ళ 
దశావతారముల సృష్టింజేయు నీశక్తికిన్‌” (7) అని ఆ భావాన్ని చక్కగా తెలుగు 
చేసి నిరూపించారు కవితా ప్రసాద్‌. 


దివ్యవిమానంలో మణిద్వీపానికి చేరిన త్రిమూర్తులు అమ్మ సన్నిధికి 
చేరగానే మహిళలుగా మారిపోయిన సన్నివేశం దేవీ భాగవతంలో కన్పిస్తుంది. 
“నీ సాన్నిధ్యము మూడు మూర్తులకు సంధించెం గదా స్త్రీత్వమున్‌” అంటూ ఆ 
సన్నివేశాన్ని గుర్తుచేస్తూ “సామర్థ్యము. బమ్ము బొందె. గద బ్రహ్మ శ్రీశ 
ఫాలాక్షులున్‌” (11) అని ఆ సన్నివేశంలోని ఆంతర్యాన్ని వివరించారు కవి. 

సృష్టి స్థితి లయాలు తన అధీనమై ఉన్న జగన్మాత విష్ణుమూర్తిని 
వటపత్రశాయిగా చేసిన వృత్తాంతాన్ని గుర్తు చేస్తూ “తెలియం బోలక పోయె 
చక్రికి మణిద్వీపాన నిన్‌ గాంచుదాక” (22) అని ఆ పురాణ సన్నివేశాన్ని 
స్ఫురణకు తెచ్చారు శ్రీ కవితా ప్రసాద్‌. 

శతకంలో ఆత్మాశ్రయ భావాలు అందంగా ఆవిష్కరిస్తూ ఉంటారు 
కవులు. తనకోసం ఆస్తులు కూడబెట్టి ఇవ్వలేక పోయిన తన తండ్రి “గజిపెన్‌ 
మోక్షప్రదంబౌ పరా ధ్యానం బొక్కటి” అని చెప్పి, అది చాలునని, అదే 'భాగ్య' 
మని భావిస్తూ (14) సర్వేశ్వరి సమర్చనం కన్న సంపద లేదనే సంస్కారాన్ని 
ప్రకటించారు కవి. 


(FTI. PK. PE. DO. TE Fr. PER. DY. TW. FO 10 చర్యకు ర క్క త తులు We. TE. FO. Yr. pay ళ 
అ°0°0°0°0°0°0°0°0°0°0°°0° [MIB ౦౦౨6౨60696 096 0606060606 06 


“నీ సాహాయ్యంబది లేక ఆచరణమున్‌ సాధ్యంబె?” (21) అంటూ 
అమ్మ అనుగ్రహంతోనే ఆధ్యాత్మిక చింతన, యోగసాధన, సాగుతాయని 
వివరించారు కవి. 


“కష్టాలు కలకాలం కాపురం చేయవని ధైర్యం చెప్తారు గానీ, సుఖాలు 
శాశ్వతం కాదని నిజం చెప్పరెవ్వరూ"” అంటూ “ఇష్టానిష్టములు 
యుష్మదీయములే “ (25) అన్న శరణాగతి ప్రకటించారు కవి. 

దైవలీలలు చిత్రంగా ఉంటాయి. రామదాసును కష్టాలపాలు చేసిన 
తానీషాకు కనిపించాడు రాముడు. రామదాసుకు కాదు! 'పూర్వజ', పద్మనాభ 
సహోదరి అయిన విశ్వజననీ సందర్శన భాగ్యం “పాపాత్ముండైన కంసు 
డందగలిగెన్‌” (36) అంటూ చిత్రమైన లీలా విశేషాలను ప్రస్తావించారు కవి. 


సగుణోపాసనకు శ్రద్ధాభక్తులు కావాలి. _సగుణోపాసనను 
మానివేసినంత మాత్రాన జ్ఞానులై పోరు. సోమరులౌతారు గాని. 
“సగుణోద్భాసిత రూపమందు నిను మేల్‌ సంబారముల్‌ గూర్చి సల్పగ 
నర్పాదుల పెద్ద సోమరిని” (60) అంటూ తనమీదే పెట్టుకొని ఈ సత్యాన్ని 
వెల్లడించారు కవితా ప్రసాద్‌. 


పాపం బాధ హేతువని, పుణ్యం మంచిదని మనలో చాల మందికి ఒక 
అపోహ. కాని అది కూడా బంధ హేతువేనని గుర్తించాలంటున్నారు కవి. 
అందుకొక మంచి దృష్టాంతం చెప్పారు. “బంధంబన్నది యేర్చడంగ 
గొలుసున్‌ బంగారమో లోహమో... చర్చింప లాభంబు లేదందున్‌..” (68) అని 
స్పష్టం చేసారు కవితా ప్రసాద్‌. 

లోకంలో సాధారణంగా విత్తనం ఏ జాతిదో ఆ జాతి మొలకే వస్తుంది 
కదా! ఈ అంశం చెప్పి “నీ చిత్తోద్భావులమే! త్వదీయగుణముల్‌ సేరంగ వే 
మన్మనోవృత్తిన్‌! “ అని సర్వేశ్వరిపై గడుసుగా ప్రశ్నాస్త్రం సంధించారు కవి. 

అమ్మకూ తనకూ మధ్య పంతాలూ 'పట్టువిడుపులు' లేవని ముందు 
ప్రస్తావించి, “నాకీవిత్తువు గాక పుట్టు విడుపున్‌” (86) - అంటూ తన మోక్షేచ్చను 
చమత్కారంగా వెల్లడించారు కవి. 

మన న్యాయస్థానాల్లో భగవద్గీతను ప్రమాణ గ్రంథంగా చూపిస్తారు. 
దేవుని ఎదుట ప్రమాణం చేసి “అంతా నిజమే చెపుతాను, అబద్ధం చెప్పను” అని 


ORO. VLC 0. 0.00 06, 0.00 FE Ty PY. Pe. WY FO. RET. PX. తుర్కా తాళ 
nN 5 DoH 


ప్రకటిస్తారు సాక్షులు. చెప్పేవన్నీ అబద్దాలే. దొంగ సాక్ష్యాలే. “నగుబాటౌ గద! 
యీ దురాచారం బెన్నండీంగునో” (92) అని ఆవేదన చెందారు కవి. 
“భగవానుని వాణిని” యిలా అపహాస్యం చేయటం తగునా? అని కూడా 
ప్రశ్నించారు కవితా ప్రసాద్‌. 

ఇలా ఎన్నో సామాజిక, ఆధ్యాత్మిక అంశాలను ప్రస్తావిస్తూ, చిత్తశుద్ధినీ 
భక్తిభావాన్ని ప్రబోధిస్తూ సాగింది యీ శతకం. ప్రతి పద్యమూ ధారాశుద్ధిని, 
శయ్యా సౌభాగ్యాన్ని సంతరించుకొని హుందాగా సాగింది. తెలుగిళ్ళలో 
నిత్యమూ వినిపించే నుడికారాలూ జాతీయాలూ ఈ పద్యాలలో అలవోకగా 
దొర్లాయి. “డబ్బుదస్కములు” (5), “రోగాల్‌ రొస్టులు” (10), “తుంగంద్రొక్కుచు” 
(8), “బ్రతుకు గోదారౌను” (38), “కడుపు గట్టుకొని” (47), మొదలైన 
ప్రయోగాలు శతకపద్యాలను సామాన్యులకు చేరువ చేస్తున్నాయి. 

కామేశ్వరీ వైభవాన్ని, అంతరంగంలోని ఆర్తినీ భక్తినీ, ప్రకటిస్తూ 
సాగిన యీ శతకం కవితా ప్రసాద్‌ ప్రతిభా పాండిత్యాలకు అక్షర దర్పణం. 
నిండు మనస్సుతో అభినందనలు అందిస్తున్నాను. కామేశ్వరీ దేవి 
అనుగ్రహంతో 'కవితా ప్రసాదాన్ని' తెలుగు వారందరికీ పంచిన ఈ కవి లేఖని 
నుండి మరెన్నో మంచి రచనలు రావాలని ఆకాంక్షిస్తూ సెలవు. 


విజయవాడ. మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి 
14-03-2021 


PY A త బసు I AY BY DN DE త్‌ తత FI DE DR శల త పను జనిత 
అ°0°0°0°0°0°0°0°0°0°0°°° [MiB ౦౦౨6౨6౨696 096 0606060606 06 


డా॥ సూరం శ్రీనివాసులు 
ఎం.ఏ (తెలుగు), ఎం.ఏ (సంస్కృతం) 
విశ్రాంత ప్రధానాచార్యులు, 
ఓరియంటల్‌ కళాశాల, 


తిమ్మసముద్రం. 
7ందటిద్భ. కతకం 


తెలుగులో శతకరచన పుంఖానుపుంఖంగా సాగుతున్న రోజులివి. 
ఛందస్సుకు తప్ప మరెవరికీ సమాధానం చెప్పుకోవలసిన అవసరం లేని స్వేచ్చ 
శతక రచనలో అనాదిగా ఉంది. అది ముక్తక రచనమైనా తెలుగు వారిని గట్టిగా 
పట్టుకొన్నది. 


మెదడు ఆలోచనల పుట్ట. వాటిని ఇతరులతో పంచుకోవాలని అని 
పిస్తుంది. పద్యాలు వ్రాయటం కుదిరితే అదే శతక మవుతుంది. ఒకటి రెండు 
మాటలకే కట్టుబడి జీవితాన్ని గడపటమే చాలా కష్టం. అయినా వందలకొలది 
హితోపదేశాలు చేస్తారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ. చెప్పినవే చెప్తారు. 
ఎందుకంటే చేసిన సంసారమే చేస్తున్నాం గదా అంటారు. నా భక్తి రచనలు 
నావి అంటూ వెలువడే భక్తి శతకాలకు కొదవే లేదు. 


ఇటువంటి శతక సాహిత్య నేపథ్యంలో శ్రీ కవితా ప్రసాద్‌ గారి 
'కామేశ్వరీ శతకం' వెలువడుతోంది. ఇది భక్తి శతకమా? అవును. కాదు. ఇది 
హితోపదేశ శతకమా? అవును. కాదు. ఇది తాత్తిక శతకమా? అవును. కాదు. 


అవును, కాదు... రెండూ ఎలా కుదురుతాయి అంటే అలాగే 
కుదురుతాయి. ఎక్కడ ఏది ఎలా ఉండాలో అది ఆ తీరుననే ఉంటే ఉన్నట్టూ, 
లేనట్టూ కూడా. అంటే ఉండి చేయవలసిన పనిని చేస్తుంది. పని మాత్రమే చేసి 
కనిపించకుండా ఉండవలసిన రీతిలో అదృశ్యమవుతుంది. అలా భక్తి, తత్తం, 
లోక రీతి, జన నీతి, సుభాషితం, సూక్తీ అన్నీ తమ ఉనికిని నిలుపుకుంటూ 
పద్యం ఉనికిలో అంతర్లీనమయ్యే మంచి కవితా విన్యాసం ఈ శతకంలో 
కనిపిస్తుంది. 


(FTI. PK. Pe. DO. TE Pr. PER. PY. TW. FO 1. CLO GO కృతులు ల ALG, 0.06 
టర 06060 606060 60606060606 7 DON 


ఈ విన్యాసానికై కవికి ఉపకరించినవి రెండు అంశాలు. ఒకటి 
భావాలపై నియంత్రణ. ఏ భావం ఎంత వరకూ సరిపోతుందో అక్కడికి ఆ 
భావాన్ని ఆపేస్తారు. రెండవది భాషా నియంత్రణ. ఈ రెండవ అంశమే ఈ 
శతకాన్ని మామూలు శతకాల కన్న భిన్నమైన గౌరవ స్థానంలో నిలుపుతుంది. 
కవికి ఆ శైలి సహజసిద్ధమో, అభ్యాస సాధితమో కానీ శైలిలో ప్రాఢిమ 
కనిపిస్తుంది. తద్ధితాంత పదాలను తద్ధితంగా కవి చాలా చాలా ప్రయోగిస్తారు. 
అయినా అవి సహజ సౌందర్యాన్ని పోగొట్టుకోవు. కవితా సౌందర్యాన్ని 
దెబ్బతీయవు. మధ్యలో దేశ్యపదాలు ఇమిడిపోతాయి. పదాల సహకారంతో 
భావాన్ని సాగదీసే లక్షణ మసలు కనిపించదు. భావాన్ని చెప్పటానికి పదాలను 
వెతుక్కున్నట్టూ కనిపించదు. 

ఒక శతకమాత్రంగా కాక కవితా సౌందర్య శతకంగా “కావవే! 
కామేశ్వరీ!” శతకాన్ని భావిస్తూ రచయితను మనసా సవినయంగా 


అభినందిస్తున్నాను. 
బెంగళూరు. నూరం శ్రీనివాసులు 
16-05-2021 9440242348 


PY A DY PU PY I తను త్‌ RY FI DE DY PU DY లత పను జనిత 
త్ర. 


శతక సంభవము 


పఠితృ ప్రాజ్ఞులకు ప్రణామములు. 


కవికుల ప్రాతస్మ్మరణీయులు శ్రీ తిరుపతి వేంకట కవులు కామేశ్వరీ 
శతకమును వ్రాసియున్నారన్న విషయం తెలిసినదే. ప్రముఖ రచయిత బ్రహ్మశ్రీ 
మహీధర రామశాస్త్రి గారు (రాజమహేంద్రవరము) ఒక వాట్సాప్‌ సమూహంలో 
రోజూ అందులోంచి ఒక పద్యం చొప్పున ఆడియోను వినిపించేవారు. ఆ 
సందర్భంలో అప్పుడప్పుడూ ఆ పద్యాలలో భావార్థాల గుజించిన చర్చ 
అల్బజ్ఞాడనైన నాతో (కూడా) చేయటం జరిగేది. ఎక్కువ భాగం ముద్రారాక్షసాల 
వలన వచ్చిన సందేహాలే! వారు దానిని సుసంపన్నం చేసిన సందర్భంగా నే 
నొకటి రెండు పద్యాలను కామేశ్వరీ మకుటంతో వ్రాసి ఆ సమూహంలో 
ఉంచటం జరిగింది. అప్పుడు శ్రీ మహీధర వారు శతకంగా పూర్తిచేయండి 
అంటూ సూచించటమే కాకుండా వదలకుండా కొంచెం వెంటపడ్డారనే 
చెప్పవచ్చు. సరే! పెద్దల మాట! పాటిద్దామని నా ప్రయత్నం నేను చేసాను. 
మధ్యమధ్యలో వారు తమ అభిప్రాయాలను ప్రకటిస్తూ తోడ్పాటు నిచ్చారు. 
ఫలితంగా అమ్మ కృపతో స్ఫురించిన రీతి శతకం ఇలా రూపుదాల్చింది. ఈ 
శతక పద్యాలను కూడా సంపూర్ణంగా రోజూ ఒక పద్యాన్ని భావ సహితంగా 
అనేక వాట్సాప్‌ సమూహములలోనూ వినిపించిన శ్రీ మహీధర వారికి పునః 
కృతజ్ఞతలు. (నూరవ పద్యంలో మహీధర పద ప్రయోగం వారి గౌరవార్థంగానే 
చేసాను.) 


నా అభ్యర్థనను మన్నించి తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ 
శతకంపై తమ అభిప్రాయమును, ఆశీస్సులను అనుగ్రహించిన ఉభయభాషా 
విశారదులు, విఖ్యాత ప్రవాచకులు, ప్రవచన కీర్షిమంతులు, ఆచార్య బ్రహ్మశ్రీ 
మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారికి; నిశితమైన పరిశీలన చేసి మెజుగు 
పరచుటకు తగు సూచనలను చేసి తమ అభిప్రాయమును ప్రసాదించిన 
శతావధాని, ప్రసిద్ధ కవి పండితులు, సంస్మత్రాంధ్రభాషా నిష్ణాతులు, ఆచార్య 
డా॥ సూరం శ్రీనివాసులు గారికీ వేవేల వందనములు. అలాగే అర్థవంతమైన 
సూచనలను దయచేసిన 'అవధాని ప్రాచార్య' బ్రహ్మశ్రీ ధూళిపాళ 
మహాదేవమణి గారికి, అవసరమైనప్పుడు సందేహ నివృత్తి చేసిన శతావధాని 


ORO VLC D000 06; 0.00 CLO GO dd B.D. లుల AL 0G, 0.06 
వ [MD 0000000000000 


బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌ గారికి కూడా నా 
కృతజ్ఞతాభివందనాలు. 

కాళిదాసాదులకునైన కలవు తప్పు 

లనిరి పెద్దలు, మాదృశు లనగ నెంత? 

తప్పు కల్గిన దిద్దుడు మెప్పు గాను 

బాలునకు బుద్ధి నేర్చిన భంగి కవులు. 
అన్న అబ్బయామాత్యుని పలుకులే నాకునూ శరణ్యము 

అందరిలోనూ ఉన్న అమ్మకు సభక్తికంగా ప్రణమిల్లుతున్నాను. ఈ 
పద్యాలను అమ్మ ఆకల్ణించినదని గాఢంగా నమ్మటానికి నా అనుభవాలు నాకు 
ఉన్నాయి. అయినా ఆవిడ వినకుండా కనకుండా సంకల్పించకుండా ఈ 
బ్రహ్మాండంలో ఏం జరుగుతుంది కనుక. నాహం కర్తా. స్వస్తి. 


రాజమహేంద్రవరము కవితా ఫ్రసాద్‌ 
ప్లవ వైశాఖ శు ౧౫ 
26-05-2021 


0°22 a? కిరాత మతాలు O00 0 0 G6 
© © © © © © © 6 © 6 6 6 © 10. © © © © © © © © 6 6 6 6 © 


మంగళాచరణము 


శ్రీ కరిముఖునిం గొల్బెద 

శ్రీకర సుముఖున్‌ సభక్తి శ్రీమాతకు నే 
వో కొన్ని పద్య వినతుల 

సాకల్యంబుగ నొనర్ప సమ్మతి నిడగన్‌! 


వినవయ్యా! చేట చెవుల 

వెనకయ్యా! నేను జేయు వినతుల నీవున్‌! 

తన గారాబంపుం గూనవు 

ననుం బ్రోవుమనుటకుం జెప్ప నచ్చిక వినుంగా! 


కామేశ్వరాఖ్య! వపా! 

కామేశ్వరి వేల్పునందు. గాంచుదు నిన్నున్‌! 
నామొఅల నాలకించేంగ 

శ్రీ మాతన్‌ సుప్రసన్న జేయంగం దలతున్‌! 


శ్రీమాతృకార్య వాహకు 

లై మమ్మనయంబును వరదాభయకరులై 
బాముల నూడ్చుచుం బ్రోచెడు 

నా మూర్తిత్రయముం గొల్లు నైహికమీంగన్‌! 


నన్నయను విశ్వనాథుని 

సన్నుత కవిపుంగవుల నసన్నిభ కవితా 
పెన్నిధులన్‌ స్మరియించెద 

నన్నీకృతిం జేయ దీవనలిడ ననువుగన్‌! 


—.కఇ్రీఫ్రా 3. — 


GAS OO OD. CLO 0 0 0, 0.0 TM. PY. Fey. FE. FOR. Vr. HOE. PH TE. Pr. 0. 
ప 11. © © © © © © © 666 6 © © 


కావవే కామేశ్వరీ! 
(కామేశ్వరీ శతకము) 


శ్రీకైవల్యపదమ్ము( గాక కొజిలం జింతింప సంసారపుం 
గీకారణ్యతమఃప్రదేశచలదం ఘిన్నాకు వేరొక్కండే 

లా కామ్యంబింకం జౌలు6 జౌలయిన జన్మానేకముల్‌ సృత్వరీ! 
నీ కై నాపయి నూన్ని వైళమిడవో నిర్వృత్తిం గామేశ్వరీ! 


తనువున్‌ బ్రాణము నిచ్చి లోకమున సంధానించితే కాని నా 
కని గోరంతయునేని స్వేచ్చనిడితింగావే కదా త్వన్నియం 
త్రణమం దూపిరులాడుచేండ మణి యేనాండెట్లు వర్తించినన్‌ 
గొన నాకర్మఫలంబు నాకెటులం గైకోనౌను గామేశ్వరీ! 


లోకంబందునం ద్రోయలేదొ శుకునిన్‌! బ్రోవంగ బ్రహ్మాత్ముగా 
నీ కేకారణమయ్యెనో? నిను నిలందీయంగ నేనెంత! యెం 
తో కొంతైనం ద్వదీయభావమున నన్నున్‌ జన్మపర్యాయ కా 
రాకూపంబుననుంచి విదం దలుపం బ్రార్ధింతు. గామేశ్వరీ! 


ప్రాకామ్యాదులం గోరి నిన్ను భజియింపంగా వయస్సేమొ కా 
నే కాదియ్యది నాకు యుక్తము ముదిన్నేనేమి భోగింతు ద 
ల్లీ కాత్యాయని! యైహికంబుల యెడన్‌ లేదమ్మ నాబుద్ధి త్వ 
ల్లోకం బామణిదీవిలోం బడుటయే లోనిచ్చ కామేశ్వరీ! 


aaa aaa aaa EYE 0.0. aaa aaa? 
SSN 12 FR 


°° eee eee eee eee ee? కావవే కామేశ్వరీ! 


పరువుల్వెట్టితి డబ్బుదస్మముల సంపాదింప నీముల్లె నా 
కొరగింపంగలదే పరంబని మదిన్‌ యోచింపంగానైతి నే 

ను బుణంబుండిన వారి ప్రాప్తికయి నన్నున్‌ భ్రాంతి బొందించితీ 
సరణిం గాదొ! యెజుంగనీయవు జగత్సంధాత్రి కామేశ్వరీ! ౨ 


వయసున్లానక మిన్నుమన్నులం గడుం బైంబూన దర్పంబు నీ 

మెయి స్వార్థంబె హితంబుగా బ్రతికితిం బేరాశం గామ్యార్థినై 

కయి నెన్నండొక యర్ధికేని సలుపంగన్లేదు సాయంబనన్‌ 

దయ నన్నుం గనంగోర నిన్నెటుల నానన్వీడి కామేశ్వరీ! 6 


కైవారింతు శివార్థరూప శివశక్త్యెక్యస్వరూపా శివా! 

చేవేల్లోళ్ళ దశావతారముల సృష్టింజేయు నీశక్తికిన్‌ 

భావజ్ఞా! నరవానరాది సృజనల్‌ స్వల్పాల్ప సంకల్పముల్‌ 

గావే మాతరొ! యందు నేను నొకండం గన్పెట్టు కామేశ్వరీ! 7 


తుంగం ద్రొక్కుచుం బాపథీతిం బలుగా దుర్వృత్తులం బట్టితిన్‌ 
దొంగాటల్లడు నాడితి న్స్వసుఖమే తొల్లొల్త లక్ష్యంబుగాం 
బొంగుల్వారెడు ప్రాయముడ్దె ముదిమిన్‌ మోహంబు జౌటిం ద్వదం 
మ్రీం గాకెచ్చేట వ్రాలుదే నెడపంగాం గిణ్వమ్ము గామేశ్వరీ! 8 


లెక్కంబెట్టకుమమ్మ వీండు నను గొల్చెం గాదు సుమ్మీ మనో 
వాక్కాయంబుల శుద్ధి సల్పి యనువున్‌ వారంబు నే యొండనిన్‌! 
నిక్కంబో యిది చంచలాత్మకుండ నన్నీమాయలో ముంచి యీ 
ఫక్కిన్మోపుదువేల నింద నిది సంబద్ధంబె కామేశ్వరీ! 9 


aaa aa aaa IEE Cc... aaa ae? 
COON 13 


IAAF | oOo. aaaaa aaa aaa aaa aa aaa? 
కవితా పసా eee eee ee eee eee eee eee ఆ ఆ 
~~ 


రోగాల్రొష్టులు వట్టినయ్యెడం గడున్‌ రోదించి గగ్గోలుగా 

నీగద్దేల ఘటిల్ల జేసితివి నాకిట్లంచుం బ్రైశ్నించెదన్‌ 

భోగప్రాప్తి పొసంగు తత్సణము నిన్మాక్కంగ లక్షింపం ద 

ల్లీ! గుర్తించుకయైన రావు! నను సైరింపమ్మ కామేశ్వరీ! 10 


నీ సాన్నిధ్యము మూడు మూర్తులకు సంధించెం గదా స్త్రీత్వమున్‌ 

నీ సందేశము సేత సృష్టి పెనుపున్‌ నిప్పచ్చే నిగ్గించుటం 

దా సామర్థ్యము బమ్ముం బొందెం గద బ్రహ్మశ్రీశఫాలాక్షులున్‌ 
నీసంకల్పమధఃకరించం దరమే నిక్కంబు కామేశ్వరీ! 11 


ఎన్నోజన్మలు వచ్చి పోయినవి కానీ లోని జీవుండు దా 

నిన్నెందైనను గొల్చినట్టులనగా నీవే యెజుంగన్వలెన్‌ 
మన్నింపంగదె! శక్తిమేరకిపుడింతం జేయుచుంటిం గదా! 
సాన్నిధ్యంబు ననుగ్రహింపవె యి(కన్‌ సంప్రీతిం గామేశ్వరీ! 12 


ఐయైయై యనుచుం జడుండొకండు బాల్యాలాప కృత్యంబెదో 
చేయం దానినె మంత్రబీజ జపవైశిష్ట్యమ్ముగా మెచ్చి నీ 

వా యర్భున్‌ బొనరించి పండితునిగా నాప్యాయతం బోచితే! 
చేయందీయుము నాకు మందమతికిన్‌! శ్రీమాత! కామేశ్వరీ! 13 


కానీపైనను నాసలేని పిత నాకై యాస్తు లేమీయనాన్‌! 

బోనిమ్మా పొగులేల! చాలు గఅపెన్మోక్షప్రదంబౌ పరా 
ధ్యానంబొక్కటి! జన్మమృత్యుభవబంధావృత్తి నిర్మూలనం 

బౌ నీపాదసమర్చనాకలితభాగ్యంబిచ్చెం గామేశ్వరీ! 14 


aaa aa aaa MIE cc... aaa aaa? 
SSS 14 


°° eee eee eee eee ee? కావవే కామేశ్వరీ! 


కారే సత్కవు లెన్నం గావ్యరచనల్‌ గావింపరే మున్ను! వా 

రేరీ? యెందరి కీర్తు లిమ్మహిని వాసించెం జేమీ నిచ్చేలున్‌! 

బేరైనన్‌ వినరాము నేండు! కృపం జూపించం గదా నీవు భా 
షారూపా! చిరకీర్తి. గొందురనుటల్‌ సత్యమ్ము గామేశ్వరీ! 15 


ఎవరే యూహలం బోవం బోనిడుము నీవే మూలసత్త్యంబ వీ 
భువనాశేషసమూహకల్పనకుం బెంపొందించే డిందించగన్‌! 
భవదీయోరువిభూతినిం దెలుప సంభావ్యంబె ముమ్మూర్తులా 
దివిజశ్రేష్టులు కార్యవాహకులకున్‌ దృష్టించి కామేశ్వరీ! 16 


తలలనాల్చి త్వదాజ్ఞలెల్ల మువురుం తైతక్కలాడంగ నె 

చ్చెలులై సేవలొనర్చ వారి సతులున్‌ జేనూంఛి వింజామరల్‌! 
గలడెవ్వాడు దిశాదశంబునను ధిక్కారంబు సల్పన్నినున్‌ 
గలుగన్దర్శన మెన్నియెన్ని జనువుల్‌ నాకింకం బోవంగనౌ 
సులభంబో సనకాదిముక్తులకు నిన్దూడంగం గామేశ్వరీ! 17 


వైవిధ్యంబుC బొలార్చు సృష్టివిధి సంభావ్యమ్ము నీవల్లం గాం 

గా వర్ణింపంగ దుర్విచారపరులై యామ్నాయ భిన్నంబుగా 
దైవాతీతమటంచుం. జెల్లునొకొ దుస్తర్కంబుం గావించగా? 

నీవే మూలము నిశ్చయంబుగ హృదిన్నేనెంతుం గామేశ్వరీ! 18 


క్రీబుండంచును ద్రస్తరించే సఖులుం గేరించి క్షీవర్ధ మే 

దో బాగున్నదటంచు నంతరమునం దోపంగ౦ ద్వత్రేరితుం 

డై బాలుండు సుదర్శనుండు నిరతమ్మద్దాని భావింప నీ 
ప్రాబల్యంబునం గూడెం గాదె సకలార్ధప్రాప్తి కామేశ్వరీ! 19 


ఆమ్మా. oOo. .aaaaa aaa aaa aaa aa aaa? 
కవితా పసా eee eee ee eee eee eee eee ఆ ఆ 
~~ 


చాతుర్మాస్యము సేయు విష్ణుడురగచ్చ్భాయం దపించున్నినున్‌! 
శీతాద్రిం గమలాసనస్థ శివుడర్చించుం దపంబూనుచున్‌! 

మాతా! ధాతయు నీ తపంబు. గొని బ్రహ్మాండంబు లన్సల్పు! స 
ర్వాతీతానఘ మూలశక్తివి కదే! ఆద్యాద్య! కామేశ్వరీ! 20 


కోఒహం కోఒహమటంచు సంయములు స్వాధ్యాయంబుం గావించి శ్వా 
సాహారాది నియంత్రితాత్ములయి సద్భానమ్ము సాగించంగా 
సోఒహంబంచును జ్ఞానదృష్టి బడ శక్యంబయ్యెనే కాని నీ 
సాహాయ్యం బదిలేక యాచరణమున్‌ సాధ్యంబె కామేశ్వరీ! 21 


విలయం బేర్చడం జేసి, నీరధిని నీవే విష్ణుం బుట్టించి యా 

యలలం దేల్చుచు మజ్టియాకు పయి నుయ్యాలాట లాడించితే! 
తెలియం బోలకపోయె. జక్రికి మణిద్వీపాన ని న్లాంచుదాం 

క! లసత్త్వద్ధ్భృతి మమ్ముబోంట్లెజటుంగ శక్యంబౌనె కామేశ్వరీ! 22 


పరమోత్కృష్టులు భక్తిమై కొలువగాం బ్రాపింతురెట్లెన నిన్‌ 

బరమ క్షుద్రులు రాక్షసాత్ముల స్వయంబ్రత్యక్షమై కూల్లువే 
హరిసంయాన! మదీయమట్టిటును గాదమ్మా! భవద్దర్శనం 

బరయ న్నెట్లు ఘటించు! లాఘవవిధం బందించు కామేశ్వరీ! 23 


ఒక సిద్దాంతము శాస్త్రవేతృతతి తామూహించి 'బిగ్బాంగు” నా 

మక విస్ఫోటంపుం బ్రేలుడీ సకల బ్రహ్మాండమ్ము లావిర్భవిం 

చు కతంబైనదటంచుం బేర్కొనిరె! తోచుం దన్మహాశక్తి కేం 
ద్రకమూలాశ్రయమీవ! మున్నె మినుకుల్‌ దర్శించెం గామేశ్వరీ! 24 


aaa aa aaa a MITT 0.0... aaa Ba? 
అ°0°0°0°0°0°0°0°0°0°°°° 16. 


css eee eee eee eee ee? కావవే కామేశ్వరీ! 


కష్టంబుల్‌ గలకాలముండవని వక్కాణించు లోకజ్ఞులీ 
సృష్టిన్సౌాఖ్యములుండబోవు నటులం జెప్పంగC బూనర్గదే! 
ఇష్టానిష్టము లస్మదీయములొ తల్లీ! యుష్మదీయమ్ములే! 

కృష్టిం జేల్పుట తక్క యన్యబలముల్‌ లేవమ్మ గామేశ్వరీ! 25 


నీ కారుణ్య కటాక్షముం బరపి సాన్నిధ్యమ్ము గూర్చంగదే 
స్వాకృత్యంబుల సైచి మాతృసహజవ్యాపార పారీణతన్‌! 

నీకేపాటి నమస్యనైన రవయేనిన్‌ నామనస్స్పూర్తిగా 

వీంకం జేయని వాందనైతి! క్షమం జూపించమ్మ కామేశ్వరీ! 26 


సురథుండిమ్మనె రాజ్యలాభమును! వైశ్యుండౌ సఖుండిమ్మనెం 
బరమంబైన సదాగతిన్‌ మనమునన్‌ వైరాగ్య భావంబు పొం 
పిరివోవన్‌! గన నక్కజంబవుం గదా వీక్షించి సాక్షాత్తు నిన్‌ 

వరమున్‌ గోరగ నైహికంబొకండటుల్‌ త్వన్మాయ కామేశ్వరీ! 27 


తొలుదొల్తంగల చిమ్మచీకటిని నిందు స్మేర రోచిస్సులన్‌ 

వెలయంజేసి తొలంగం ద్రోచితె మణి ద్వీపాంతరావాసినీ! 

కలయం జూతును నెల్లవెల్లుల నిరాకారా! త్వదీయాంశమున్‌ 
వెలిగింపన్మది ద్వెతభావ తమముం బేటాడి కామేశ్వరీ! 28 


నిగమాంభోనిధిం ద్రచ్చే జ్ఞానులకు రెండేరత్నముల్‌ సిక్కు వా 

నిం గొనం జౌటు మహాఘసంచయము సందేహమ్ము లేదించుకై 

న గణింపంగ! ననర్హ్యమోక్షపదముల్‌ నారాయణీ యయ్యవే 
సగుణాకారపు త్వత్పదాబ్దములు చిత్సంభూత కామేశ్వరీ! 29 


aaa aa aaa VE °c... aaa aaa? 
COON 17 EN 


IAAF | oOo. aaaaa aaa aaa aaa aaa aaa? 
కవితా పసా eee eee ee eee eee eee eee ఆ ఆ 
~~ 


తెలియన్నేర్తురె త్వన్మహత్త్వ లవమున్‌ దీవంచే చావంచ వేల్‌ 
దలలున్నం బరమేశ్వరీ! ఇది యదార్థంబట్టి దుర్రాహ్యముం 

దల యొక్కండె గలట్టి మానవుందనే నాబుద్ధి యెట్లందు జ 

న్మలు గోట్లెత్తినం గాని నీ కృపవినా మాహేశి! కామేశ్వరీ! 30 


మమకారంబు లహంకృతుల్‌ బరయం ద్వన్మాయా ప్రభావమ్మునన్‌ 
నిమిషాభావులునైన గోల్పడి మతిన్నేరాలకుం బాల్పడన్‌ 
మముబోంట్లట్లుం జరింప మానవులమై మాతా యదేమబ్బురం 

బు? మనోనిగ్రహసిద్ధి నాకొసంగుమా మోమోడి కామేశ్వరీ! 31 


నిందావాచ్యములెన్నా పల్కు రసనన్‌ నీస్తోత్ర మాడంగ నీ 

కందున్‌ రక్తి జనింపకుండుననం గాదన్నన్‌ మనన్సాక్షియుం 
గ్రుందుం! గాని సనాతనీ! లవణమిక్షు స్వాదముల్‌ పూంచ యీ 
బొందిన్నాల్మనొకండె కూర్చితివి నీవుంగాదె కామేశ్వరీ! 32 


శర్వాణీ కృపసేతంగాక కవికిన్‌ శబ్దంబులున్‌ భావముల్‌ 

సర్వోత్మృష్ట కవిత్వచాతురి మతిన్‌ సంప్రాప్తమౌనెట్లు స 
చ్చార్వీవాజ్నిపుణత్వమున్‌ దనదు వైశారద్య సంభూతమౌ 

గర్వోన్నత్త కవీశ్వరుల్‌ జగతిలో ఖ్యాతిన్సమార్దింతురే! 

దుర్వారోద్ధృతి నన్ను బూనని మొగిన్‌ దోడిమ్ము గామేశ్వరీ! 33 


తానైపోతిని బ్రహ్మమంచుం దెలుపం దథ్యంబె! యెవ్వాని కీ 
వైనంబున్‌ వినిపింపంబోవు? నశియింపన్‌ ద్వెత భావంబెదం 
దానుంగాక మరొండు నేను గలదో! తత్త్వానుభూతిం గొనన్‌ 
తానేలేడు గదా! మరెక్కడిదొ యీద్వంద్వంబు కామేశ్వరీ! 34 


aaa aaa aaa a. IE 0.0... aaa Be? 
అ°0°0°0°0°0°0°0°0°0°°°° 18. 


css eee eee eee eee ee? కావవే కామేశ్వరీ! 


క్షత్రంబుం ద్యజియించ నయ్యె నయి సాక్షాద్దెవమా కృష్ణుండున్‌ 
పాత్రుం జేసితి మర్త్య ధర్మతనయున్‌ స్వర్గంబు జేరంగం దా 

గాత్ర త్యాగమొనర్చకే యెవరికిం గానట్టి దీసృష్టిలో ! 

జిత్రంబౌం గద నీదు చేత లరయన్‌ సృకృక్తి కామేశ్వరీ! 35 


పాపాత్ముండగు కంసుం డందంగలిగెం బాదాబ్దము ల్నీవి నీ 
రూపంబుం గనంగల్డెం బల్కులు వినెన్‌ రూపార్చ యత్నించినన్‌! 
లోపంబేమి మదీయభక్తి విధియందున్‌ యోగమాయాకృతీ ! 
ప్రాపుంగోరి తపించు దీను నను సంభావింపం గామేశ్వరీ! 36 


గతజన్మస్కృతు లిచ్చితేని మతి దుష్కార్యంబు లేమేమి సే 

సితినో వాని నెలీంగి దిద్దుకొన మచ్చేతంబు నందేదొ త 

ల్చితిం గానీ వలదమ్మ పూర్వజని విచ్చిన్నంబులైనట్టి బం 

ధ తమిస్రంబులు చుట్టినన్‌ బ్రతుకు గోదారౌను గామేశ్వరీ! 37 


భూమాతన్‌ సహనంపుమూర్తి యనుచుం బూజించి శంసింతురే! 
ఆమాత్రంబున స్త్రీలనెల్ల నిలలో నత్యంత మగ్గింతురో! 

శ్రీమాతా! మరి మోయుచుండు సతముర్విం బూరుషుండొక్కడే! 
లేమల్గన్నను బూరుషుల్‌ క్షములు గారే మెండు గామేశ్వరీ! 38 


కాయంబందున మాయరోగములనేకంబుల్‌ ప్రవర్తించంగా 
నాయుర్వేదవిధాన వాని నడపంగా తెన్ను. జూపించి తీ 
మాయారోగమొకండు జీవునికి జన్మల్‌ ద్రిప్పి వేధించెడున్‌ 
వేయంగన్‌ సరిమందు నీవ సరి యో వింధ్యస్థ కామేశ్వరీ! 39 


aaa aa aaa IIE °c. ae? 
COON 19 EN 


IAAF | oOo. aaaaa aaa aaa aaa aa aaa? 
కవితా పసా eee eee ee eee eee eee eee ౭ ఆ ఆ 
~~ 


ఈశీ! నీమటురూపులే యనగ నింటింటన్‌ బ్రశస్తంబుగా 

రాశీభూత మహాన్నపూర్ణలవలెన్‌ బ్రాగల్భ్యపాకంబులన్‌ 

రాసుల్‌ రాసులు వండి వార్చదరు మా నాల్మల్‌ ప్రసన్నమ్ము గా 

నే శాస్త్రంబులు నేర్వనట్టి ఘనలీ యిల్లాండ్రు కామేశ్వరీ! 40 


చేదువుల్‌ వెక్కులు నేర్తురయ్యును బరాజ్ఞానంబు ప్రాప్తింపదే 
విధినిన్‌! ద్రోవను జూపు నంతె చేదువా వీథిం జరింపంగ సం 
విదులై బుద్ధిని కట్టడించి యెద నీమీదన్‌ విలగ్నంబుం జే 

యం దొడంగం గద యొక్కనాటికవు గమ్యంబందం గామేశ్వరీ! 41 


లోనన్‌ వెల్లుచునుండు దివ్వె యొకండా రోచిస్సు దర్శింపగా 

నేనెంతో తపియించుచుంటి నెదం గానీ చూడనౌనెన్నడౌ 

నానాడే కద జీవుడందునది బ్రహ్మానంద వైవశ్యమున్‌! 

దానిం దల్చి నమస్కరింతు నిపుడీద్యాత్దాళిం గామేశ్వరీ! 42 


మాయామోహ జగంబటంచు నొక సంవాదమ్ము నద్వెత మం 

చౌ యాచార్యుండు శంకరుండొక వినూత్నావిష్కియం జేసె నే 

దో యాకాశ ఘటంబులంచు. గనకం బుంగ్రంబు లంచున్‌ నిజం 
బే యౌచో భమనూడంజేయు మగుదీవే నేను గామేశ్వరీ! 43 


కనగం జింతలు వెక్కుచందములు ప్రాకామ్యాది సిద్దుల్‌ లభిం 
చిననుం దృప్తియ లేక కోరికలచేం జేతమ్ము వేధించెడున్‌ 

వినవో! జీవుని వేదనల్‌ వసుల నెవ్వేళం ద్వదీయాంఘి యు 

గ్మనల ధ్యానము దక్క దిక్కు గలదే మాకెన్నం గామేశ్వరీ! 44 


aaa aa aaa W)| cc. aaa aa? 
SSD ౧0 


css eee eee eee eee ee? కావవే కామేశ్వరీ! 


దారిద్యంబనం గాసులేమి యవునో త్రయ్యంత సంవేద్య! నీ 

దారిం బట్టక భోగభాగ్యసుఖ తాదాత్య్యాత్ముండుం గావుటే 

దారిద్ర్యం బననోపుం గాని; తనకుం దానబ్బునే యయ్యుం ద్వ 
త్మారుణ్యాభ్యుపపత్తి సంభవమునం గాకున్నం గామేశ్వరీ! 45 


ఎన్నాళ్ళో గతియించి క్రన్న వినగా నెన్నెన్నొ ప్రసావముల్‌ 

నిన్నుం గూర్చి యొకింత యబ్బె శ్రుత పాండిత్యంబెదో! కాని య 
చ్చిన్నంబైన త్వదీయమాయ నెజుగం జేనౌనె యజ్ఞాన సం 
ఛన్నాంతకరణుండ నాకు జేనినన్‌ జన్నాళలి కామేశ్వరీ! 46 


సంపాదింతురు గడ్పుకట్టుకొని సంసారంపు మోహానం దే 

లింపన్‌ వారిని నీప్పితార్థతిమి హృల్లేఖమ్ము గోల్పోయి! యో 
చింపన్నేరరు లేశమైన నిను యాచించంగ నిర్వృత్తి యీ 
రొంపిన్ముంచక తమ్ము దేల్చుటకునై లోకోతి కామేశ్వరీ! 47 


మనయాంధ్యంబును దేర్చ త్వచ్చరణ శుంభత్సుందరాంగుష్ట్య హా 
యనపుంజ ప్రసరప్రసాదమొసంగ న్యాచించుచుంటిన్‌ శివా! 
ప్రణవోద్భాసిని! భానువహ్నిశశిదివ్యత్ర్యంబకాళీక! యీ 

చెనటిన్‌ దల్లివి నీవ గాకెవరు రక్షింత్రమ్మ కామేశ్వరీ! 48 


అర్వాచీనపు శాస్త్రముల్‌ సదివి పుత్తాదుల్‌ ధన ప్రాప్తికై 

నిర్వాసమ్మును బూనం బశ్చిమదిశన్‌ దేశమ్ములందెక్కడో 
గర్వంబొందెడు దల్లిదండ్రులకుం బో గాలమ్మునం దొంటులై 
నిర్వేదమ్ము వహింపనౌను గదంటే నిత్యంబు గామేశ్వరీ! 49 


ఆమ్మా. oo. .aaaaa aaa aaa aaa aa aaa? 
కవితా పసా eee eee ee eee eee eee eee ఆ ఆ 
~~ 


రంధుల్‌ జీవనకంధి యందున గిలగ్రాహంబులై పట్ట నా 
బంధాలందునం జిక్కి నే నతిమహా పాపంబులే చేసితిన్‌ 
గ్రంథిచ్చేదనం జేయు శక్తికి నశక్యంబౌనొకో నూడ్చ నా 
రంధుల్‌ సంభవ మృత్యుఖిదిని! సహస్రారస్థ కామేశ్వరీ! 


సంతానమ్మును బిన్ననాడె సరియొజ్జం జూచి విద్యార్థిగా 
జెంతంజేర్చగ, వత్సరాల పిదపం జేపట్టి పాండిత్యమున్‌, 
సొంతూరుం దలిదండ్రులన్‌ విడక పొందున్నిల్సి జీవించిరే! 
(భ్రాంతిన్‌ హాస్టలు చేద్వులం చిపు(డదే పంథావలంబాన నే 
కాంతంబయ్యెడు. గన్నవారికి ముదిం, గాకుల్వలెన్‌ సంతు సీ 
మాంతంబుల్‌ సమతిక్రమించి యెగయన్‌ న్యాయమ్మె? కామేశ్వరీ! 


ఈదేజంగను బ్రేమయంచునొక వేడేదో మెయిం గ్రమ్మగా 
జోడుం గట్టుచుం దల్లిదండ్రు లెడదల్‌ క్షోభించి శోకించేగా 
బాడెం గట్టుచుం గన్న పేగు లలికిన్‌ వర్తించు దౌర్భాగ్యులై 
నేడీ తీరున సంతులుండ్రి గలినిన్‌ నిర్భీతి గామేశ్వరీ! 


కడుపారంగను గన్న పట్టి నన నేం గాదయ్యె! నీ లీలగాన్‌ 
బుడమిం బుట్టువొనర్చితయ్యె నిక నిన్నుం దల్చినం దల్లిగా 
నెడదన్‌ నాపయిం బ్రేమమెట్లొదువు! విఘ్నేశుండు నీకడ్పునం 
బడియే పుట్టెనొ యంత ప్రేముడినిడన్‌ మాహేశి కామేశ్వరీ! 


నాదేమో యొక రాతిగుండె పరగన్‌ నాణ్యంబు లే దుండనుం 
గాదే సౌఖ్య నివాసమంచుం దలపంగాం బాడి నీకౌనె! కా 

గా దేవీ యొక రాతిగుండున సగమ్మెయుంట నీకుం దగం 
గాదో వాటము నాదు గుండెయను నీకాయ్యమ్ము గామేశ్వరీ! 


50 


51 


52 


53 


aaa aaa aaa YY cc. aa aaa aa? 
అ°0°0°0°0°0°0°0°0°0° °° క్ర] 000000000000 


css eee eee eee eee ee? కావవే కామేశ్వరీ! 


నరపంచానన సోదరీ! భువనవంద్యా! వామ పంచాననా 

జిర! పంచానన ధోరణా! సతముం ద్వత్సేవానురక్తుండ నో 

పరమేశీ! భవసంచితాఘతతి విధ్వంసించి చేపట్టి య 

మ్మరొ! నీ పంచేను జేర వేయుమిక నన్మన్నించి కామేశ్వరీ! 55 


అపన విపిన వాసిని నాదు రసనా శబరి ప్రతి భ 

క్ష్యపు రుచి బరీక్షం జేసి తా నందించు నాత్మారాము6 

డు పరితృప్తుండు కాంగ, కడుకొని పలుక నేరదొ 

క పరియును రామ నామము గటకటా కామేశ్వరీ! 56 


స్థిర సంస్థాన మొసంగ మొక్కెద మణిద్వీపంబునన్‌ నీదు మో 

ల రహస్తర్పణ తర్పితా! అదియ సంప్రాప్తింపగా మన్మనో 
వరివస్యాఫల మన్యమెద్దియును నే వాంఛింపగా నే నీ 

శ్వరి! కామేశ్వర వల్లభా! యిడు మనుజ్ఞానంబుం గామేశ్వరీ! 57 


ఆశ్చర్యం బొదవున్‌ ద్వదీయ ఘన పాదాబ్దద్వయిం బట్టనుం 
బశ్చాత్తాపమునొంది యస్మదఘవర్త్మవ్రజ్యనున్‌ రోయ నే 
దుళ్చింతాత్మకుందైనం దా దురితముక్తుండౌననంగా మదిం 
గశళ్చిత్సూర్వజనుస్సకృత్‌ సుకృతముం గానోపు కామేశ్వరీ! 58 


మది నావంతయు సడ్డ లేక బహుసంభార ప్రధానమ్ముగా 

కుదురున్‌ గోల్పడి భక్తిశూన్యమతులై గొప్పల్‌ ప్రదర్శించుచున్‌ 
హృదినిన్‌ బందుల బంటు కట్నములకై ప్రీతిన్‌ నిరీక్షించుచుం 
బొదలింపన్‌ ఫలమిచ్చునే వ్రతములుం బొల్పయ్యె నీ తంతు సం 
పదలార్జింపను రాజముఖ్యుల కసన్మార్లాన కామేశ్వరీ! 59 


ఆయా. oOo. aasaaa aaa aaa aaa aa aaa? 
కవితా పసా eee eee ee eee eee eee eee ఆ ఆ 
~~ 


సగుణోద్భాసిత రూపమందు నిను మేల్‌ సంబారము ల్లూర్చి స 

ల్పగ నర్చాదులం బెద్ద నోమరిని! నాపై వాస్తవం బెంచంగా 

జగతిన్‌ సర్వము నీ స్వకీయమన నీసామగ్రి తో నేల చే 

యంగ? నీరూపగ నే స్మరింతు హృది వ్యకావ్యక్త కామేశ్వరీ! 60 


హయకంరీరవ వారణాజ ముఖముల్‌ హత్తించి కార్యంబులన్‌ 
నయపజబ్బంగను నీదు చెయ్డుములు వింతంగొల్పు మాబోంట్లకున్‌! 
దయితుల్‌ కారొకొ మానవుల్‌? మటి యయుక్తంబంచు భావించితో 
నియమాచారవిహీన మర్త్యశిర మంటింపంగం గామేశ్వరీ! 61 


ఒకడుండుం దన శక్తియుక్తుల సదుద్యోగించి వ్యాపార మం 

దొక యౌన్నత్యపు న్థాయిం గైకొనును శ్రీయోగం బదృష్టంబు దై 
వకృపాప్రాపణ హేతువన్‌! గడకునబ్బా పక్షవాతంబు క్ర 

మ్మి కయింగాలును లేవకుండును! నినుం బేరెన్న నాల్కాడుటుం 
డక పోవుంజుమి! వమ్ము సూ బ్రతుకు సాంతమ్మట్లు గామెశ్వరీ! 62 


ఏవేవో నవకాయవంటకములన్‌ హేరంబ మాతా శమన్‌ 

నైవేద్యం బిడనెంచి నీకుం దినుబండారమ్ములం గూర్తురే! 

ఈ విశ్వంబున నీకు సాటి రుచిగా నేవారలో యన్నపూ 

ర్గా! వండందగు దక్షులుంద్రు! శివభిక్షానంది కామేశ్వరీ! 63 


స్మరణాభావ విమోచనీ! స్మరపునస్పంభూత సంజీవనీ 
కరుణాదృబ్మధువాహినీ! కుమతివైక్షబ్యాంధ్య విచ్చేద భా 

స్మర విశ్వంకర భాసురేక్షణ! హిమక్ష్మాభృ ద్వరిష్టాత్మజా! 
వరపంచాస్య పతివ్రతా! శరణమంబా నీవ కామేశ్వరీ! 64 


aaa aaa IVI c.°a°a°a°aa aa aaa aa? 
SDD ౧4 


°° eee eee eee eee ee? కావవే కామేశ్వరీ! 


శ్రీమాతా ధరణీ గృహంబు వసతిం జేయించి వీడ్కొంటివే! 

ఏమమ్మా ననుం జూడ నీకు మనసాయెంగాద పౌగండునిన్‌! 

మేమిట్లే బసయింటం బెట్టి చేదువం బిన్నారులం జూడంగాం 
బోమో? తల్లికిం బ్రేమలేమి నెజుగం బోమిట్లు నీమాదిరిన్‌! 

నీ మోమో పదమో కనుంబడ నిడంతేచౌలు గామేశ్వరీ! 65 


వ్యామోహావృతచేతనేక్షణము సంప్రాపించ సంసారపుం 

బాముం జూచి పసిండి జింజిరని సంభ్రాంతిన్‌ మెడం దాల్చితిన్‌! 
క్షేమం బెట్లు ఘటించు కాటువడగన్‌, చేటీక యుండ న్నిద 

మ్మో మాతా ఫణిభృద్దళుండనా! త్వదీ యోత్మృష్ట కారుణ్య దృ 
కాముఖ్యామృత భేషజంబు పొసంగంగం గాక కామేశ్వరీ! 66 


సినిమాలందున టీవి సెల్లులను నళ్లీలంబు లుద్రేక కా 
రణభూతాప్యయదృశ్యముల్లనుచుం బిల్లల్‌ వైపరీత్యంపు వ 

ర్తనకుం బాల్పడుచేండ్రి దారుణమృగాలంబోని యస్మత్సనా 

తన సంస్కారము సంప్రదాయములC గాల్లాటించి! ఈవేద భూ 
మిని గాంపాడంగ నీవ దిక్కు సివసామేనమ్మ కామేశ్వరీ! 67 


బంధంబన్నది యేర్చడంగ గొలుసున్‌ బంగారమో లోహమో 
చందంబుం బరిశీలనంబొనరుపన్‌ జర్చింప లాభంబు లే 

దందుం! బాపము పుణ్యమున్మతములే యంటించే బంధంబులన్‌ 
బంధచ్చేదమొనర్చు జ్ఞానమను కైవాలిమ్ము గామేశ్వరీ! 68 


సంధ్యావందన మాచరింప రింకపై స్వాధ్యాయముం గొందురే! 
జంధ్యంబుండునొ లేదొ దైవమెజుం గాచారంపు టూసేలింకన్‌! 
వంద్యుల్‌ భూసురులొక్కనాండు జగతిన్‌ బ్రహ్మజ్ఞు లిప్లో! హరీ! 
నింద్యంబాయె ద్విజప్రవర్తనము వింటే తల్లి! కామేశ్వరీ! 69 


IAAF | ౦జ౦స౦0ష0ష0ష0ష0ష0ష0ష0ష0ష0ష0ష0ష0ష0ష0ష0ష0ష0ష0ష0ష0షం0 
కవితా పసా eee eee ee eee eee eee eee ఆ ఆ 
~~ 


తన వంశీయులు గొట్టుకొంచుం దమయంతం దాము సావొందినం 
గనులం జూచుచుం గృష్టుడద్దుకొనుచుం గాపాడం బోలేదు నీ 
యనుజాజానమె తత్సహోదరివి నీ కబ్బెం గదో యెంచే నీ 

జను లంతఃకలహంబు లాదడుకొనుచుం జౌవంగ నీ ధారుణిన్‌ 
జేనంగానేరవు వారి బాగుపరుపన్లానీవు గామేశ్వరీ! 70 


విత్రేజాతిదియౌC బ్రరోహమును దద్భిన్నంబు గాంబోదు! నీ 
చితోద్భావులమే! త్వదీయగుణముల్‌ సేరంగ వే మన్మనో 

వృత్తిన్‌! సత్త్వగుణమ్మొకింతయును గన్పించంగ రాదయ్యె! నా 
యత్తంబెందుకుం గాదు యుష్మ దనునిత్యానంద లోలత్వమున్‌! 71 


మనుజసింహమై దైత్యాధమప్రాణము ల్లరించు 

ఘనత నొందంగం జేసితి కాదె శ్రీశుని! నీదు వా 

హనమునేకద యాతని నావహింపంగంజేసి శ 

క్రిని బయుక్తి. బ్రసాదించితివి తల్లి కామేశ్వరీ! 72 


గ్రామగ్రామమునందు నూరి పొలిమేరన్‌ నిల్పి నిన్‌ వేల్పుగా 
నామంబుల్‌ వలుం గూర్చి నీ యడుగులన్‌ నాంచారి లంకమ్మగా 
సోమాలమ్మనిం గొల్లురెంతొ తమకున్‌ సొంతింటి పెద్దమ్మగా! 
సామాన్యుండును వానిం బట్టనవు నిస్సంశీతిం గామేశ్వరీ! 73 


సౌశీల్యంబును బాదుకొల్పు చదువాసాంతమ్ము మృగ్యంబె యా 
వేశాంతఃకరణస్వభావమతులున్‌ విద్వేష వాక్కర్ములున్‌ 
రాశీభూతమహాఘమూర్థజనులన్‌ భ్రష్టత్వ మూడంగ దే 

వేశీ! దండమునొక్కమారు రలిపించీవింక కామేశ్వరీ! 74 


aaa aaa aaa IY] cc... aa aaa aa? 
న. ౧౮ 


°° eee eee eee eee ee? కావవే కామేశ్వరీ! 


మగువల్‌ పూరుష జాతికంటె తమ సామర్థ్యంబు న్యూనమ్మట 

న్ను గణింపంగను జెల్లదంచు గతమందు న్లార్గి మైత్రేయులున్‌ 
నిగమాంతర్గత పారమార్థికపుం బాండిత్యంబు నార్జించిరౌ 

ను గదా! మేధకు లింగభేదమెటులుండున్‌ మోక్షకామేశ్వరీ! 75 


నాకమ్మో నరకమ్మొ చింత వడగా నాకేల పద్మాంఘి! నే 

నీకాళ్ళం బడితిన్‌ విరాళి! మది సందేహింపనుం బుత్రుపై 

నీ కాయ్యున్‌ జగదంబ! యిత్తువు గదా నీదీవి నోమూలనన్‌ 

నాకెంతో యొకయింత తావు గరుణాంతర్భావ కామేశ్వరీ! 76 


సతియున్‌ లక్ష్మియు విష్ణుమూర్తి ప్రభృతుల్‌ జన్మంబు లెత్తంగ6 బల్‌ 
గతి యేమందును మమ్ముబోంట్ల కింక నజ్ఞానాంధ కూపాలకున్‌ 
గుతి యంచుం దగనంచుం గాదనక నాకున్ముక్తి పాటిల్లగా 
కృతహస్తాంజలి వేడుచుంటి నను బాలింపంగం గామేశ్వరీ! 77 


గుడిలో నిన్ను నమస్కరించి యెదలో కోర్కెల్‌ ఫలింపంగ ధ్వాం 
క్షుండనై యాచనం జేయుదేను! గుడికిన్‌ ముందుండు బిస్సాటియున్‌ 
గడుపున్‌ నింపు కొనంగ బిచ్చేమడుగున్‌! కైనుంచు మస్తమ్ము పై 
నెడం బూజారియు దక్షిణార్థియయి! లే దేభేదముం దల్పంగా! 
పుడమిన్‌ సర్వులు బిచ్చేగాండై యడుగ ర్మోక్షంబుం గామేశ్వరీ! 78 


నేలం గొట్టిన బంతివోలె చిబుమున్‌ నేనెంత యత్నించినన్‌ 

గూలం బోవక వృద్ధిచెందుచును నాకున్‌ శత్రుషట్కంబు కా 

దేలో యంకియ యింకం జెల్లె వయసున్‌ వీక్షించుమమ్మా కృపన్‌ 
నీలోకమ్మును జేరనిమ్ము దొసవున్‌ డిందించి కామేశ్వరీ! 79 


aaa aa aaa IVY °c. aa aaa aa? 
oO 27 


ఆమ్మా. oo. .aaaaa aaa aaa aaa aa aaa? 
కవితా పసా eee eee ee eee eee eee eee ఆ ఆ 
~~ 


సకలప్రాణులయందు నీవు గలవాసత్యమ్ము మాపూర్వజుల్‌ 
బ్రకటింపంగనొ సూక్ష్మజీవులు శరీరంబందు నారోగ్యమున్‌ 
వికటింపంగను జేయ రోగమునకుం బేర్పెట్టిరో “యమ్మవా 

రు”! కొరోనా రుజ కూడ యట్టిదవు నీరూపంబొ? కావంగ రా 

వ కృషావర్షిణి! సర్వరోగశమనీ! వైళమ్ము కామేశ్వరీ! 80 


మరుభూమిం జేని రా నొకింత కలుగున్‌ మాకైన వైరాగ్యమున్‌ 
జిరమై నిల్వదు కాని దాలిం బడి తా నిద్రించి మేల్కొన్న కు 
ర్కురముంబోలె! నివాసనిత్యుండవుటన్‌ రుద్రుండు వైరాగ్య వై 

ఖరి స్తెమిత్యము నొంది యుండెం దనకుం గాబోలు గామేశ్వరీ! 81 


నా చిత్తంబున నెంచి చూడం బొర నేనాందేని సత్కార్యముల్‌ 
వాచాకర్మమనః ప్రవృత్తులనొనర్ప్చం బూన లేదయ్యు నేం 
గ్వాచిత్మంబుగనైన నీ స్మరణముం గావించుచుంటిం జేమీ! 

నాచే నింతియ యయ్యె సైంచి నను జెంతంగొన్మ కామేశ్వరీ! 82 


నీవే నాకు శరణ్యమమ్మ యొరులన్‌ నేం గోరి పాదంబులన్‌ 

బోవం బట్టగ నన్న సత్యమది కాంబోదే కదా! పల్వురౌ 

దైవాలందున రూపు వేజడమ! యద్వెత స్వరూపా! విని 
ర్వీవాదంబది నీవయే కద యదే వేల్చెనం గామేశ్వరీ! 83 


బ్రతుకంజౌల మటీన్నినాళ్ళు! బ్రతుకన్‌ బైపెచ్చు లే దీహయున్‌! 
మితి లేకాశకుం గూడంబెట్టు పణమేమీ కూడ రాదన్న మా 

ట తలంపంగను నొప్పనైతి! పదమంటన్నీది లక్షింప కే 

న్మతి విభ్రష్ణుడనై చరించితిం గదే మన్నించు కామేశ్వరీ! 84 


aaa aaa aaa aaa IYI cc. aa aaa aa? 
న. ౧. 


°° eee eee eee eee ee? కావవే కామేశ్వరీ! 


గళమునందు సూత్రమును మంగళసూత్ర మని మన్నన 

సలుపు కాలమెప్లొ గతించె! జేందెముల్‌ వ్రోచికోళ్ళు 

గుల సలుప గోంకుకొనంగను గొరముట్టు గానైననున్‌! 

కలి జనులు సూత్ర బద్దులు కారమ్మ కామేశ్వరీ! 85 


నాకు న్నీకును మధ్యయేల పడం బంతంబుల్‌! విభేదంబులే 
లేకుందన్‌ రవయంతపట్టు విడుపుల్చేర్మిన్‌ ప్రదర్శింతుమో 

లోకేశీ! భవదంఘిపద్మముల నే రూఢంబుగాం బట్టెదన్‌ 
నాకీవిత్తువుగాక పుట్టు విడుపున్‌ బ్రహ్మాణి కామేశ్వరీ! 86 


చవి యేముండెనొ నాకమందు సురనున్‌ స్వాదించి భోగించగాం 
జివరం బమ్మిన సర్వపుణ్యఫలముల్‌ క్షీణింపం బోంద్రోతురే 

భువికిన్‌ జన్మము నించు గర్భమరయన్‌! మోహమ్ము నాకేల యా 
దివిపై6! గావలె నీదు దీవి యిడుమా దీవించి కామేశ్వరీ! 87 


మిన్నున్మన్నున నున్న యన్యపదముల్‌ మేల్లావు నా కేవియున్‌ 
గన్నారన్‌ నిను గాంచు దుర్లభ వరాకాంక్షా మనోబద్దుడన్‌ 

న సాన్నిధ్యమె నాకు మిన్న జననీ నిర్వాణ సౌఖ్యపదా! 

నిన్నేకొంటిని యింటివేల్పుగం బడన్‌ నీమోలం గామేశ్వరీ! 88 


నీదేపాటిదొ భక్తి? ముక్తి కొబికెంతే వేడి వేధింపగా 

నీదారిన్‌ సులభంబొ దాని బడయన్‌ నీకంచు. బల్కంగ నో 

శ్రీదేవీ యది నీవెజుంగనిదొ తల్లినిడ్డ లబ్ఞాచేటల్‌ 

గాదే సాజేము వొందునంతవటకుం గాంక్షాప్తి కామేశ్వరీ! 89 


aaa aaa | ||. cc. aaa aa aaa aa? 
SOON 2౧౮ 


IAAF | oOo. aaa aaa aaa aaa aaa aaa? 
కవితా పసా eee eee ee eee eee eee eee ఆ ఆ 
~~ 


చిరుత ప్రాయమునాడు నీ యెదుట నే శ్రీరాజరాజేశ్వరీ 

తొరలన్‌ విద్యయు భోగభాగ్యసుఖసంతుష్మ్యాప్తి నర్థించితిన్‌! 

ఎటుకే లేదయె మోక్షదాత్రి వగు నిన్నేకోర్కిం గోరంగనౌం 
బొరవాటయ్యెను బిల్లకాయను గదా పోనిమ్ము! వృద్దుండ ని 

ప్పరి చే చౌచితిం గేకరించి యిడు నిర్వాణమ్ము గామేశ్వరీ! 90 


నిప్పస్తుల్‌ నడపన్‌ గళేబరమునన్‌ నిర్మూలమౌనేమొ యో 

యప్పా క్రొవ్వొక మూల చిప్ప, మదిలో వ్యాపించి పేర్కొన్నదే 
చెప్పమ్మా యొక క్రొవ్వు దాని గరుగం జేయంగ నేభేషజం 

బొప్పున్‌ నీ చరణోపవాసమె కదా యోగ్యమ్ము గామేశ్వరీ! 91 


భగవద్గీతను జేతం బట్టి నిజేముం బల్కం బ్రమాణమ్ము సే 

యగ వాదిప్రతివాదులిర్వురును న్యాయస్థానమం దెన్నగా 
నగుబాటౌం గద! యీ దురాచరణమెన్నండీంగునో! చేయ నా 
జగతీదేశికు వాణి నిట్లు పరిహాసంబేల కామేశ్వరీ! 92 


కలినిన్‌ స్వల్పమె పూర్తియయ్యెం! గడువంగా నెంతొ ముందుండె! భూ 
స్థలినిన్‌ ఘోరము లేసరేంగె! నరయన్‌ ధర్మంబు న్యాయంబనన్‌ 
గలికమ్మందునం గానరాని స్థితి! కీకారణ్యపుం గ్రూరజం 

తులం బుట్టించుచు నుంటివో నరులుగా నూజారం గామేశ్వరీ! 93 


శివవామార్ధతనుస్థితా! విశదరశ్శిస్వాదు చాంద్రీసుషి 

క్త వివిక్తాంగరుహస్సురద్వరపురూ! గౌశీతపృళ్నీక్షణా! 

భువనాంబా! మము జేల్లంజూడం గరుణా పూర్ణాత్మ! స్వాభావిక 
మ్మవునీకున్‌ మణి జాగుసేయం దగునే యార్యాంబ కామేశ్వరీ! 94 


aaa aa aaa aaa Vl cc. aa aaa aa? 
SSD 30 RO 


css eee eee eee eee ee? కావవే కామేశ్వరీ! 


కర్మబీజకో శముం దెల్పి కల్పాదినిన్‌ సృష్టికిన్‌ 

మర్మము విధాతృన కెజింగింప సృజియించ మొదలిడు 

ధర్మమూని బ్రహ్మాండాలC దావకాజ్ఞాబద్దుడై! 

నిర్మితి నియతి సాగును నీయిచ్చేం గామేశ్వరీ! 95 


జనువు నిచ్చిన తల్లికి సహజమ్ము గోప్రత్వమున్‌ 

దనుజ వైరికిడి స్థితిపదమ్ము పోషణ సంరక్ష 

ణ నియతిం గూర్చుదీవు ప్రాణతతికెల్లం! ద్వదీయక 

రనఖ సంజ్ఞల నడచు జక్రధరుండు గామేశ్వరీ! 96 


సావశేష సృగ్గ్వంసము సలుపగ రుద్రునికిన్‌ 

నీ విడుదు వధికారము నియతకల్పాంతవేళ 

నా విధాతృ పునస్సృష్టి కాధారమై నెక్కొను 

జీవ కర్మల పరమాణు శిష్టము గామేశ్వరీ! 97 


నిరవశేష లయంబును నీవ స్వయంబుగ స్‌ 

శ్వరి! తిరోధాన కృతియందు సలిపి కేవలవౌదువు! 

అరయ బ్రహ్మ గోవింద రుద్రాకృతులును నీవయ! 

జరుపు నా కృత్యములను నీ శక్తియ కామేశ్వరీ! 98 


పంచకృత్యపరాయణ! భవసృష్టి మరలప్రారం 

భించ విధి హరిహరులుదృవింతురు నీవనుగ్ర 

హించే! నిది నీకునొక క్రీడ యిచ్చాది శక్తులుద్దీ 

పించు లీల! నీ సంకల్ప విధృతియ కామేశ్వరీ! 99 


ఆమ్మా. oo. .aaaaa aaa aaa aaa aaa aaa? 
కవితా పసా eee eee ee eee eee eee eee ఆ ఆ 
~~ 


భవ విమోచనమే మానవజనికంతిమ లక్ష్యము 

సవనమైనను గవనసంస్తవమైనం దద్యోచన 

య! వినిపించితి యాచనమమ్మ! మహీధర రా 

జ వరపుత్రి! కారుణ్య లోచన! ఓము గామేశ్వరీ! 100 


నాకీ పుట్టువ నేలయిచ్చితివొ చింతాగ్రస్త సంసారపుం 

జీకాకుల్‌ గలతల్‌ రుజల్‌ వ్యథలతో క్షీణించె సత్త్వమ్మి(కన్‌ 

నీ కాపుంబడ నిచ్చగించితి పరా! నిర్గాశ! సర్వేశ్వరీ! 

నాకిమ్మీ వరమేనపాత్రుండనె యెన్నంగాని కామేశ్వరీ! 101 


పలుకుల్‌ నేర్చిన నీకు దల్లివని నా భావంబు వీదీతి నే 

వెలయించేన్‌ సమకట్టితిన్‌ వినుచే! నీ వీనుల్‌ సుమాళించెనో! 
ఫలమేమిత్తువొ! వంద పద్దెములలో వాకొంటి నీ నామమున్‌! 

లలితా శ్రీపరమేశ్వరీ! కరుణంజూడం దెల్తుం గామేశ్వరీ! 102 


గమనిక - మత్తేభ శార్దూల వృత్తములు గానివి మధురాక్కణలు 


“కావవే! కామేశ్వరీ? శతకము సంపూర్ణము 


జననీజనకులు 


వాస్తుజ్యోతిష విద్వాన్‌, దైవజ్ఞ రత్న 
కీ.శే. బ్రహ్మశ్రీ కవితా కామేశ్వరశర్మ, 
కీ.శే. రాజ్యలక్ష్మి 


కీ.శే. బ్రహ్మశ్రీ కవితా కామేశ్వరశర్మ సిద్ధాంతి గారు (1916-1990), అవనిగడ్డ, కృష్ణాజిల్లా, 
ఆంధ్రప్రదేశ్‌ వాస్తవ్యులు. ప్రసిద్ధ వాస్తుజ్యోతిష విద్వాంసులు మరియు పంచాంగకర్తలు. 
గొప్ప తపశ్ళాలి. “అద్వేషీ నిత్య సంతోషీ గణితాగమ పారగః। ముహూర్త గుణదోషజ్లో వాగ్మీ 
కుశల బుద్ధిమాన్‌॥ శాస్త్రశ్చామృత వాక్సౌమ్య స్రీకాలజ్ఞో జితేనియః! నిశ్యకర్మరతో యోవై సదైవజ్ఞ 
ప్రకీర్తితః॥” అను శాస్త్రవిహిత దైవజ్ఞ లక్షణోపేతులు, సంస్కృతాంధ్రాంగ్ల హిందీ భాషాభినివేశముతో 
అనేక పూర్వ సమకాలీన ప్రాచ్య పాశ్చాత్య జ్యోతిష నిగూఢ సంప్రదాయాలను గురుసంప్రదాయ 
పద్ధతిలో లోతుగా అధ్యయనము చేసిన వారు. గొప్ప ఉపాసకులు, వాళ్ళుద్ధి సంపన్నులు, 
ప్రచారార్భాటాలకు అతి దూరముగా, అతి నిరాడంబరునిగా, ధనార్జనకాంక్ష లేక్క శాస్త్ర 
ప్రయోజనాన్ని తనవద్దకు వచ్చిన వారికి సంపూర్ణముగా అందజేసిన నిష్కల్మష లోకహితులు. 
“ సర్వం ఖల్విదం బ్రహ్మ” అను ఆకళింపుతో జీవితాంతము మెలగిన ఆధ్యాత్మిక యోగి. 
నాకు తండ్రి. గురువు, 


- కవితా ప్రసాద్‌ 


కవి సరిచయం 


కవితా (వేంకట సూర్య నారాయణ) ప్రసాద్‌ 
1955 


అవనిగడ్డ, కృష్ణాజిల్లా (ఆం.ప్ర) 
వాస్తు జ్యోతిష విద్వాన్‌, దైవజ్ఞరత్న బ్రహ్మశ్రీ కవితా కామేశ్వర శర్మ, 
రాజ్యలక్ష్మి 


MSc (chemistry), PG Dip. (Appd. Statistics),(PhD) 
స్కంధ త్రయ జ్యోతిషము (వారసత్వము). 

D.G.M (retd.), ONGC. 

పద్య, వచన కవిత్వములు, కథారచన, 

వాస్తు జ్యోతిష ముహూర్త శాస్త్రములు. 

వివిధ పత్రికలలో పద్య గద్య కవితలు, కథలు, వ్యాసాలు, 

ఆకాశవాణి పద్య సమస్యాపూరణలు, 

వివిధ కవితా సంకలనములలో రచనలు. 

శ్రీ రాజశేఖర శతకము, 


శ్రీ వేంకటేశ్వర ద్విశతి, 

కొరోన వారణార్థనా పద్యపంచాశిక 

కావవే కామేశ్వరీ!! (శతకము), 

ప్రవచన కవితా (2) కవితలు (వచన కవితా సంపుటి), 
మాటవెలదులు (పరశ్శతకము), 

ప్రపద్యాపీడము (ఖండ పద్యకవితా సంపుటి), 
ఇష్టకథాష్టకము (కథాసంపుటి), 

ముహూర్త కామేశ్వరము. మొ. 


